“చంపారన్‌లో 100 సంవత్సరాల క్రితం నీలిమందు రైతుల స్థితి ఎలావుందో ఈ రోజు భారత 
దేశంలో రైతులందరి పరిస్థితి అలావుంది.” - తుషార్‌ గాంధీ 


చారిత్రక రైతు మహోద్యమం 
చంపారన్‌ సత్యాగ్రహం 


(100 సం॥రాల చంపారన్‌ ఉద్యమ విశ్లేషణా వ్యాసాలు, 


మూలం 
మహాత్మా గాంధీ 
జెవి కృపలానీ 


అంతకాలం అసహాయులుగా అణగిమణగి పడివున్న ఈ దేశపు అట్టడుగు తరగతుల ప్రజల్ని ఇర్ఫాన్‌ హబీబ్‌ 
ఒక్కసారిగా మొక్కవోని ఆత్మగౌరవంతో దిక్కులు పిక్కటిల్లే నినదించే చైతన్యవంతమైన మానవ 
సమూహంగా మలిచిన అద్భుతం చంపారన్‌ సత్యాగ్రహం తుషార్‌ గాంధీ 


సంపాదకుడు 
రావెల సోమయ్య 


స్వేచ్చానువాదం 


4 Ryde 


Em wee NN VA a 
అశాంతి నిండిన రైతాంగానికి నూతన ఆశలు కల్పించి, అంతిమంగా కష్ట జవులకే ఖచ్చితమైన 


విజయాన్నందించిన కీలకమైన ప్రజా ఉద్యమంగా, ప్రప్రభమ రైతాంగ పోరాటంగా చంపారన్‌ | 
సత్యాగ్రహం ఎప్పటికీ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. - ఇర్ఫాన్‌ హబీబ్‌ నే 


గాంధీజీ సప్తసూత్రావళి 


అథ 
౭ 


పనిచేయకుండా లభించే సంపద 


2. అంతర్మాత అంగీకరించని విలాసాలు 
3. వ్యక్తిత్వాన్నివ్వని జ్ఞానము 
4. నైతికత లోపించిన వ్యాపారము 


5. మానవత్వానికి ప్రాముఖ్యతనివ్వని శాస్తవిజ్ఞానము 
6. త్యాగంలేని మతము 


7. విలువలకు లోబడని రాజకీయాలు 


ఈ నవాస్రాబ్దకి యుగవురుషుడు గాంభీజ. విశ్వవ్యాప్తంగా 
స్మరణీయుడు. భారతీయుల్ని బైతన్యపరచి, సంఘటితం చేసి, స్వతంత్ర 
భావాలు గల వారుగా చేసిన చారిత్రిక యోధుడు గాంధీజీ. 
పాశ్చాత్యులందరికీ, క్రీస్తు సందేశాన్ని, వారు విస్మరించి, నమ్మక 
ద్రోహంతో మోసం చేసినప్పటికీ రెండువేల ఏళ్ళ తరువాత మళ్ళీ 
న్యరింవచేసిన మహాత్ముడు ఆయన. మానవాళిని ఉద్ధరించిన 
బంవంలు, మునులు, వ్రవక్తల జాబితాలో ఆయున సేరు 
సువర్షాక్షరాలలో చోటు చేసుకున్నది. ఆయన దివ్యకాంతి ప్రపంచంలో 
అన్నిమూలలకూ ప్రసరించి చొచ్చుకొని పోయింది. 

- రోమా రోలా 


బుద్దుని తర్వాత సంపూర్ణ మానవ సమాజానికి ఇంత గొప్ప సందేశం 
ఇచ్చిన మహాపురుషుడు గాంధీ ఒక్కడే... గాంధీజీ సమస్త మానవులకు 
చెందినవాడు. ఆయన జీవిత పర్యంతం బహుజనుల హితంకోసం 
పోరాడారు. వారి శ్రేయన్సు కోరేవాడు కాబట్టీ ఈ లక్ష్యాన్ని 
సాధించేందుకు ఆయన బుద్దుని కంటే కూడా ఎక్కువ కష్టాలు 
సహించవలసి వచ్చింది. ఆయన నిజంగా ఒక మహత్ముడు అనడంలో 
ఎవరికైనా సందేహం ఉంటుందా?. 

- మహాపండిత్‌ రాహుల్‌ సాంకృత్యాయన్‌ 


ఈ రోజు ఒక శతాబ్దపు కాలంనాటి అనైతికతను సరిదిద్దుతున్నాము. 
ఈమహనీయునికి అర్పించే నివాళిలో నేను పాలు పంచుకోవడం ఒక 
విశిష్టమైన గౌరవంగా భావిన్తున్నాను. ఆంగ్లేయుల దమన 
అణచివేతకు వ్యతిరేకంగా గాంధీగారు ప్రదర్శించిన త్యాగనిరతి, 
అంకిత భావం మా దేశానికి, యావత్‌ ప్రపంచానికి ప్రగాఢమైన 
వారసత్వంలాంటిది. 
మీరు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీని ఇచ్చారు. మేము 
మహాత్మాగాంధీని ఇచ్చాము. 
- నెల్సన్‌ మండేలా 


భారతదేశపు దీన అభాగ్య నిరాశ్రయ ప్రజల ముంగిటికి వచ్చి వారిలాగే 
జవించి వారితో మమైక్యమైనవాడు మహాత్మాగాంధి. విశేష భారత 
ప్రజలను తన ఆత్మీయులవలె నిస్సందేహంగా భావించినవారు ఆయన 
కాక ఇంకెవరున్నారు? సత్యం సత్యాన్ని మేల్మొల్సింది. 

- గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ 


